Registered No. M4484 


ల 


నంచక 


వాల్యుం Il. | 


1942 న సం॥ నవంబరు నెల 20 వ తేది శుక్రవారం 


[నె 46 రు, 


భారితియ |పతిసిధులకు చర్చిలు | కథాబ స్వాగతము :---ఎడమనుండి ఎల్‌, ఎఫ్‌, ఆమెరీశారు ఇండియా మం 
ww 


యత 


స సర్‌ “రామ-స్యామి ముదలీయార్వు. నవనగరు మహారాజా జాం సాహెబు గార్లు యుద్ధ మం తివర్లంభో ఇండియా 


(వతినిభులు ఫ్‌ చర్చిలు (థాని 5 (కానుబర్ను (కోభువ్చు వలస రాజ్యాల మంటి, 


జూ న 
శ్ర ౦టవారి ఉల్తరా్యుకె : 


అమెరికను సేన లా క్రమించుట, 


విషీ (పభత్యం జర్మనీ భరమయిగంమన దాడిచేయపలసి వచ్చెను. 


ఈ నెల 7వ తేదిన అమెరికా సేనలు ఉత్త 
రాఫ్రికా తీరమునందు అనేకచోట్ల దిగి దాడి 
ప్రారంభించి ముందుకి పోయినవని గతవారం 
పత్రికలో చదివియున్నారు. ఉత్తరాఫ్రికాలో 
వారు దిగిన మొరోకో, ఆల్లియర్చ్సు, లిబెరియా, 
ట్యూనిసియా రాష్ట్రాలన్ని (ఫైంచి ప్రభుత్వంచే పరి 
పాలింసబడుచుండేను. ప్రాంసులో ఉత్తర భా 
గం జర్మని ఆ[క్రమించినప్పడు మిగిలియున్న 
'ఖాంను భాగానికి (ఫెంచి నామాజ్యానికి అధి 
కారం వపహించియున్న (ప్రభుత్వాన్ని విషీ ప్రభు 
త్వం అంటారు, దీని కధ్యతుడు మార్గలు 


పపేను, లావెలు డార్ల నులిద్దరు మంత్రులు. 
జర్మనీతో విషీ ప్రభుత్వం సంధి షరతుల (ప్రకా 
రం (ఫెంచి సామ్రాజ్యంలో (పతి రాష్ట్రంలోను 
ఆర్మిస్టిను సంఘాలు స్థాపింపబడినవి, సంధి 
షరతులు సరిగ అమలు జరుగుచున్న ట్లు చూచు 
టకు పంపబడిన జర్మనీ (ప్రతినిధులు యీ సంఘా 
అలో సభ్యులు, 

అమెరికా సేనలు ఆ ఫికా ఉత్తరాఫికా దండ 
యాత్రను సాగించుచున్నందున అమెరికాలో 
అమితోత్సాహంగానుంది. ఈజిప్టులో (విటిషు 
వారీ విజయం తెలిసినవెంటనే యీవని జరుగుట 


2 యుద్ధ సంచిక 


[20-నవంబరు 


వలనను యెంతకాలంనుండో అమెరికానుండి 
వచ్చి యూరోఫులో మకాం చేసిన అమెరికను 
సైన్యం యింతకాలానికి యుద్ధంలో దిగడమే 
కాక, సమిష్టి మిత్రమండలి సేనలు అమెరికను 
ఉద్యోగుల నాయకత్వమున నడుపబడుచున్నందు 
నను అమెరికాలో మరీ ఎక్కువ ఆనందంగా 
నుంది, 


దీసివల్ల కధిగే లాభాలు, 


ఉత్తర్మాఫికాలో యీ దాడివలన కలిగే లా 
భాలు రెండు. మొదటిది ఆఫ్రికా తీరాలనుండి 
శత్రు సేనలను తుడిచివేయడం, రెండోది మధ్య 
ధరా సముద్ర మార్గాన (బిటిషు నౌకలు సూయజు 
కాల్వగుండా స్వేచ్చగ పోవడం, ఇందువలన 
రష్యా యుద్ధరంగంలో జర్మనుల ఒత్తిడి రష్య 
నులకు తగ్గిపోగలదు. మధ్యధరా సూయజు 
మార్గం నౌకలకు తెరువబడినచో మిత్ర రాజ్యా 
లకు సప్రయిలు ఆఫికా ఖండ మంతాచుట్టి అమిత 
ఆలశ్యంగా రా నవసరంలేదు. క్రొత్త వర్తక 
నౌక లెన్నో 'లభించినంత మేలు కలుగును. 
అరేబియా, పెర్షియా రష్యా, ఇండియాలకు 
సరకు సస్తయి అతివడిగ జరుగగలదు. 

మిత్రమండలికి నౌకాబలం జా _స్పిగానుండ 
బఫే ఉత్తర్నాఫికా దాడి కొనసాగెను. అమెరి 
కను విమానదళములును, రాయలు విమానదళం 
వారును ఆల్టియర్సు, మొరోకో విమానాశ్రయ 
ములవరకు నాకలపైనే వచ్చిరి. అనుకున్న 
ప్రకారం ఘడియ తప్పకుండ 1,600 మైళ్ల విశాల 
మగు ప్రాంతమున అచ్చటచ్చట ఒకేమారు 
(కొత్త రాజ్యంలో దిగి దాడి సలుపుటకు, అమెరి 
కను సేనానాయకుడగు జనరలు ఎసనుహోనరు 
గారికి, (బ్రిటిషు నౌకాదళ సేనానియగు అడ్మిరలు 
కన్నింగుహోంగారు ఎంతయ్యు తోడ్చడిరి, ఈ 
దాడియొక్క_ (ప్రయోజనంగూర్చి అమెరికా అధ్య 
కుడు రూజు వెల్టు తన సందేశంలో స్పష్టంగా 
'తెలిపియుండెను. (ఫ్రాంనును దానిసత్వంనుండి 
విముక్తి చేయుట, ఉత్తరాఫ్రికానుండి జర్మను 
ఇటలీ సేనలను తరిమివేయుట అని వారు సెల 
విచ్చిరి. శత్రువులు (ఫాంసు సామ్రాజ్యంనుండి 
ప్పూర్తిగ తొలగింపబడిన పిమ్మట ఆ స్నామాజ్య 
దేశాలు (ఫ్రాంసు స్వతంత్ర (ప్రభుత్వమునకు ఒప్ప 
గించబడును. విషీ ప్రభుత్వంలో ఒకరిద్దరు 
పెద్దలు జర్మనీకి సుముఖులుగనుండి, విషీ ప్రభు 
త్వానికే ముప్పు రానున్నందునను, అందువలన 


మధ్యధరాసము[ద్రంలో మిత్ర రాజ్యాలకు నష్టం 
కలుగనున్నందునను యీదాడి చేయవలసివచ్చెను, 


విషీ-జ ర్హనీ సంబంధం 


విషీ (ప్రభుత్వానికి అకరాజ్యాలు (అంపే 
జర్మనీ-ఇటలీలకు) గల సంబంధంగూర్చి కొంచెం 
తెలుసుకుందాం, 1940 లో ఫ్రాంసు ఓడిపోయి 
జర్మనీతో సంధి చేసుకున్నపుడు, ఫెంచి సా 
(మైజ్య దేశాలలోనికై న శత్రువులు రాకుండ విషీ 
అధికారులు నిరోధించగలరని ఎంచబడెను. కాని 
ఆ ఆశలు అడియాసలని శ త్రురాజ్యాల చర్యబట్టి 
రుజువయింది. ఉ_త్తరాఫికాలో ఆర్మిస్టిసు సం 
ఘాలు యేర్చడి, అనేకమంది జర్మనులను దింపి 
దేశములలో ప్రచారంచేసిి, వారి ధైర్యం చెడ 
గొట్టిరి. విషీ ప్రభుత్వ మంత్రులగు లావెలు, 
డార్లనుగార్లు జర్మనీ నాజీలతో కుట్రలుపన్ని తమ 
మా్రుదేశమగు ఫ్రాంసుకి (దోహంచేసిరి, నాజీ 
లు ముందు రహశళ్యంగా చేరి, తరువాత వీషీ 
ప్రభుత్వాన్ని వళంచేసుకొనిరి, 

ముందుగ ఆర్థిక విషయాలందు నాజీలు అధి 
కారం వహించిరి. |ఫాంసు వలసరాజ్యములందలి 
పంటలన్ని ఎక్కువ ధరలిచ్చి జర్మనులుకొని 
జర్మనీకి, జర్మనీ ఆక్రమించిన దేశాలకు పంపే 
వారు వారిచ్చే డబ్బు ఎందుకు పనికిరాని కాగి 
తపు నోట్లు, (ఫెంచి నోట్లు కావలసినన్ని వారే 
తయారుచేయించిరి. ఈ చర్యలకు అహిష్టత 
తెలుపుతు జనరలు జాకెట్టుగారు, టునీషియాలో 
సె కంట్రోలు అధికారి, తన పదవికి రాజీనామా 
నిచ్చెను, (ఫ్రెంచి, ఆఫ్రికాలోని పర్మిశమలన్ని 
నాజీ కంపెనీ స్వాధీనంలోనికి మాళలేయి---మో 
టారు పరి(శ్రమ, "పెట్రోలు, ఫో స్ఫేట్సు ఉత్పత్తి 
మున్నగునవన్ని, లావెలు అనుచరులు యీ 
వ్యాపారం నాజీ జర్మనులకు అనుకూలంగా నడు 
పుచుండిరి, అన్నింటికిన్న ముఖ్యమయినది నైని 
కాధికారం. మోసంచేసి నాజీలు యీ అధికారం 
సంపాదించిరి. ఉత్తర్మాఫికాలోని 'సెనికాధికారం 
చే జిక్కించుకుంది కే బిజర్జా, ఆల్జియర్సు, ఒరాను, 
'కెనిట్రా, కసబ్లాంకా రేవు నగరాలందు అక్షరా 
జ్యాల ఆర్మిస్టిను కమిషన్లు స్థాపించబడి నవి, 
(ఫ్రెంచి మొరోకోలో జర్మను సేనలున్నట్లు 
మొదటిసారి 1941 మార్చిలోనే కామన్సు సభలో 
తెలుపబడెను, జర్మను నిపుణులు ఉత్తరా ఫి 
కాలో (ప్రవేశిచి, నొకాదళకేంద్రాలు, విమానా 

[తరువాయి 7వ చేజిలో ఎ 


1942) 


యుద సంచీక 
> 


జపాను దుర్నరులళోలు; 


అండమాన్సులోను డచ్చి దీవులందు లూటీలు, కాల్పులు, 


అండమాను దీవులను గత మార్చి 28 వ 
తేదిన జపానీయులు ఆ క్రమించినప్పటినుండియు, 
స్థానిక ప్రజలపై అత్యాచారాలు చేస్తున్నారని 
హోర్టుబ్లేరునుండి వచ్చిన మొదటి వార్త తెలుపు 
చున్నది. లూటీ చేయడం, యిండ్లు “పడగొట్టి 
డం, (ప్రమాదకరమగు నేరస్తులను విడుదల 
చేయుట, ఉదయంనుండి సాయంకాలవరకు 
బానిసలవలె పనిచేయించుట జరుగుచున్నది. 
ఇవన్ని చూచిన ఒకడు వవ్రాసిపంపిన రిపోర్టు 
ఇండియాలో -సెనికాధికారులకు చిక్కింది. అం 
దిట్లు గలదు ; జపానువారు ఆక్రమించిన వెంటనే 
కల అతిప్రమాదకరమైన ఖైదీలను 
విడుదలచేసిరి, తరువాత శైదీలును, స్తానిక 
నివాసులు ఉచితంగా వలసవచ్చినవారును కలసి 
తీరుగుదరు. విమానాశ్రయములందు నౌకాదళం 
'రేవులందునుమాత్రం అందరు కలిసి తిరుగరాదు. 

స్రీ ఫెరా రాలు, 

జపానీయులు ఆక్రమించిన ఒకవారంలో 
వ్యాపార సంస్థలను యిండ్లను లూటీచేసి, స్త్రీలను 
చెరచి బిడ్డలను హింసింవ సాగిరి. ఈ అత్యా 
చారాలన్ని యిపుడు లోకవిదితమయినవి. 

ఒక [గ్రామంలో జపాను సోల్డరులు ఒక 
యిల్లు తగులబెట్టిరి. మంటలు ఎవ్వరు ఆర్బ 
లేదు, 50 లేక 60 యిండ్లు కాలిపోయినవి ; వం 
దలకొలది (ప్రజలు యిండ్లు లేక అవస్థపడిరి, 
ఇట్లాంటివి జరుగుతూవుంటే జపాను అధికారులు 
బలవంతంగా స్థానిక ప్రజలను యీడ్చుకవచ్చి, 
ఉదయంనుండి సాయంకాలంవరకు కూలిపని 
చేయించి 0-8-0 డబ్బు లిచ్చిపంపుచున్నారు. 

డచ్చి తూర్పు దీవులలో, 

రాడెను లోక్‌మను జజడినుగ్రాటుగారు, అది 
వరకు డచ్చి" తూర్పు దీవులందు విద్యాశాబ 
డై రక్టరుగనుండి, యిపుడు వాషింగుటనులో 
నెదరులండ్సు ఆర్థిక సంఘం సభ్యుడుగ నున్నా 
రు. వారు తమ దీవులను జసాను వారాక్రమిం 
చిన పిమ్మట స్థీతినిగూర్చి యిట్లు తెలిపిరి :.... 

జపాను వారు ఒక చేత్రో మా ప్రజలను ఆద 
రించుచు యింకో చేతో కొరడా పుచ్చుకొని వారిని 
కొట్టుచున్నారు. తూర్పు దీవులలో పెక్కండ్రు 
మహమ్మదీయులు, వారికి జపాను “నూతన 


విధానం” సరివడదని జపొనువారికి తెలుసు. 
అందుకే ఇస్లాము మతాచారములను అనుసరించి 
కొనసాగించుటకు వృధా (ప్రయత్నం ప. 
న్నారు. శైస్తవ పండుగ సెలవులు తీసే 
జపాను పండుగ సెలవులు న ర 
ముస్తిము సెలవులను మాత్రం మార్చలేదు. 
అదివరకు ముస్తిము సంవత్సరాది "సెలవుదినం 
కాకసోయినను జపానువారు సెలవుదినముగా 
నిర్ణయించిరి, 

కాని జపానువారి (ప్రచారం నిజమగు మహ 
మ్మదీయులను మోసగించదు. ఇతర మతా 
లంపే జపానువారి కెటువంటి అసూయో ఇస్లాము 
మతం అంపే కూడ అంతేయని తూర్చుదీవుల 
మహమ్మదీయు లెరుంగుదురు. 

తాము పరిపాలించువారందరివద్ద కట్టుబడు 
లను జపానువారు అతిదారుణంగా వనూలుచేయు 
దురు. దీవులలో వీధులవెంబడి తిరిగి వస్తువుల 
విక్రయించువారి సంఖ్యయే యెక్కువ. వారి 
వస్తువులను జపానువారు తీసుకొనిపోయి వారిని 
దివాలాచేసిరి. స్థానిక (ప్రజలు తిండిలేక మాడు 
చున్నవారు చిన్నచిన్న దొంగతనములు చేసినను 
కరినతరమగు శిక్షలు వేస్తున్నారు. దొంగతనం 
చేసిన దొంగ చేయికోస్తారు. ఇతర చిన్న 
నేరాలకు ఉరిశిక్షలే విధించుతారు. 


నల్లురు యోధులు. 


అమెరికా అధ్యక్షుడు రూజువెల్టుగారి 
నల్గురు కొడుకులును విదేశాలందు యుద్దంలో ' 
పనిచేస్తున్నారు. మెరైనుకోరు మేజరు 
జేమ్సు రూజువెల్డుగారు సాలమెన్సు దీవులలో 
నున్నారు. చిన్న కొడుకులు యిద్ధరు 
లెఫ్‌టనెంటులుగ డిస్ట్రా$యరు నౌకలపె 
నున్నారు. జానుగారు పళిఫికు సముద్రంలో 
నాల్లు డిస్టాయరులకు సప్లయి. ఆఫీసరు 
గను, (ఫ్రాంకిలిను జూనియరుగారు అట్లాం 
టికులో ఒక డిస్ట్రాయరుపై గన్నరీ ఆఫీ 


సరుగనున్నారు. లెఫ్‌టనంటు కర్నలు ఎలి 
యటు రూజువెల్డుగారు, ఇంగ్లాండులో ఆర్మీ 
ఏవియేషను కమాండులో నున్నారు. 


4 యుద్ధ సంచిక 


[20- నవంబర 


భారతీయ గ్రామస్తులు - 


టిసు సోల్రరులు. 


® 
భారతీయ (గ్రామస్తులు తమంతతాము బ్రిటిషు 
సిపాయిలకు సహాయం చేయుచున్న కధలు 
అనేకం వినవచ్చుచున్నవి. ఒకవేళ ఇండియాపై 
జపానువారు దండె త్తివ స్తే (బ్రిటిషు సోల్జరులకు 
ప్రజల సహాయం దొరకదను భయం ఉండనన 
సరంలేదని యీ చర్య రుజువు చేయుచున్నది. 


ఎలా జరుగుతుందో చూదామని బ్రిటిషు సోల్డ 
రులు కొందరు చాల కొంచెం తినుబండారములు 
పట్టుకొని 50 మైళ్లదూరం (ప్రయాణం (ప్రారంభిం 
చిరి. వారనుకొన్న కష్టాలేమి లేకుండా అతి 
సౌఖ్యపప్రదంగా వారు (ప్రయాణం ముగించిరి, 

డ్రోనలో పగలు వారికి గ్రామస్తులు పండ్లు 
యిచ్చేరు. " రాత్రులందు వారికి (గ్రామీయులు 
చేకూర్చిన సౌకర్యములవలన, భారతీయుల ఆద 
రణ యెంత యెక్కువగనుండునో (బ్రిటిషు సోల్డ 
రులకు విదితమయ్యెను. 


ఒక (గ్రామంలో ఒక స్కూలుమాష్టరు వారం 
దరికి తన పారకాలయందు బసలిచ్చి పక్కలమ 
ర్చెను, అంతకంతకు (గ్రామస్తు లధికంగావచ్చి 
సోల్డరులకు కానుక లిస్తూవుండగా దుదాషిగా 
నుండి వారిమాటలు వీరికి వీరిమాటలు వారికి 
బోధపరచి ఆ స్కూలుమాష్టరు తెలుపుచుండెను, 
చివరకు (గ్రామస్తులును సోల్డరులును మిత్రులై. 
ఒండెరుల అభిప్రాయములు బాగా తెలుసుకొన 
గల్లిరి, 

ఇంకొకజట్టు సోల్టరులకు యిటువంటి అను 
భవమే కలిగెను, వారికి (గ్రామంలోని మంగలి 
దుకాణంవాడు ఆతిధ్యమొసంగెను. అతడు తన 
యిల్లు వారి కొసంగాను, రాత్రి పక్కలేర్చరచి, 
సాయంకాలం ఫలహారము లొసంగి మరునాడుద 
యం టీ చేసియిచ్చి, కోడిగుడ్లు, రొ బ్దె, వెన్న, 
తేనె, పండ్ల మురబ్బాలు సండ్లు కడుప్పనిండ 
"పెట్టెను. 


సోల్డర్లు అమితానందభరితులై రి, కాని ఆతిధ్య 
'మొసంగిన మంగలి మాత్రం తృ ప్రిచెందలేదు. 
చివరకు సోల్డరు లందరు డబ్బు పుచ్చుకోకుండా 
తవరం చేయించుకుం టేకాని ఒప్పలేదు, 


సిపాయికొరకు గ్రామ 
స్తుడు ప్రాణంతెగించుట. 


ట్రై 
ఒక భారతీయ సిపాయి ఒక [గ్రామం చేరువ 
మకాంచేసియున్న గుడారంలోనుండి బయటకు 
పోయి ఒక నేలబావిలో (ప్రమాదవశమున పడి 
పోయెను. 


అది చూచిన ఒక గామస్తుడు వెంటనే 
నూతులోదిగి సిపాయిని తీసెను. కాని సిసాయికి 
ప్రధమ చికిత్స చేసినా బతుకలేదు. 

ధైర్యస్తుడగు ఆ గ్రామస్తుని గుడారంలోనికి 
పిలిచి సేసాధికారి బహుమతి చేసెను 

చనిపోయిన సిపాయియొక్క _సైనికదళము 


200 మెక్‌ దూరంలోనున్న (కొత్త మకామునకు 
పోవుచుండెను. 


————————_— 


సిపాయీలకు 


సినిమాలు. 


త్రి 
వేలకొలది బ్రిటిషు సోల్డరులు భారతీయ 
సిపాయిలును యికముందు పీనీమాలకు పోరు. 
సినీమా పటములే వారివద్దకు పోవును. 


మదరాసునుండి ఆ(ఫికావరకు సినీమాలు 
సంచారం చేయుచు భారతీయ సైనికదళములు 
ఎక్కడనుంపే అక్కడకు పోతూవుంటాయి. 
ఇదివరకున్న యిటువంటి సంచార సినీమాలకు 
యింకో సినీమా చేర్చబడినది. హైదరాబాదు 
యుద్దనిధి కార్యవర్గంవారు రూ 88 ,000 లు ఖర్చు 
చేసి “దీనిని తయారుచేసి యిచ్చిరి, 

ఇందులో సరిక్రొత్తరకం టాకీ యంత్ర 
సామగ్రి అంతా కలదు. దీనిని 18 వ హైదరా 
బాదు ఐ.ఎ.ఒ.సి. మొబైలు సినీమా అంటారు. 
ఇంగ్లీషు, భారతీయ దేశభాషల ఫిల్ములు చాల 
దీనిలోనున్న వి, 

సిపాయీలకు ఎటువంటి ఫిల్ములు నచ్చుతవి 
అని ఒక ఉద్యోగిని అడుగగ, మికీమౌజు వాల్డు 
య్‌ వ్యంగ చిత్రాలు బాగా నచ్చుతాయని 

చెప్పెను, 


యుద సంచిక 


1942) 


క జ 
అ G de ల a 
we gg SS E, 3 యి 
i వా i a un] 9 స se fa 
న... చట a 
స fe “rb క 4 3 న. 
న్‌ ప్‌ hh ag OS fr WY ak aa తే గో స్తే 2 
Ye: TE Way 2 వ. స KK ళ్‌ ce 
| లి Qa త్న్‌ రై క్‌: fF Fe a ల 
| మ Bh టి స 
bm 5 ee BTU || Cini 5 
స స“ 6 Ff 9 య & రే 
: GET: ర bp] Cow న్‌ f 
| | Pir yeaa re 0 bl జ "క సా. f2 
foo శ్‌. 2 a 5a ప Sar sa, 
న శి c హై వే ష్ణ ల 2 G గ ౪ ut ష్‌ 
స సర సంతన Fatt RAY |. 
| nh | గ 1, $2 కళ 5 hs (అ ఫై f2 P 
| 4 స్ట్‌ 3 టై 3 i 3 | లై = pgs jg x సో wy ట్చా యే శ bb 
| సి వై om 3 . S42 35 గ్‌ స లా 3 dt SEP ర bb 13 సత్తి ఇ | 
¥ Et HC 2 Bm a Saw gE ఏలా టో 
| స్‌ 202 yay ya చం ff TB 1 న గ లె c డె ~ ఎం ce 
2 eg ల శ op Ly 3 3 FS ES boys A [3 co yg fy 
~~ Cr hao క్‌ 3 ¥ ber ee 5? 8 sy — 53 
i 7 మీ 33 న (0 స 9 oa Rf. ల fy a స ఖం ॥ ల 
= (| 1 Ge a ee స్‌ Wr pe, 1 
(2 ౮ వ 2 aye, to 2 3 pn 3 + a2 స 3 aa, b 
జ P v2 ఇ lk bw 9 6 3 a 2 8G 
= y3 వ మ. “2 స్ట రి స్వ న న. + er యై 
లే ౮ గ ర fa 2 త OYE VRE ర ca 
3 cc వము _/ (స్స చ మీ ( ED 3 GG | £5) గి 
గ్గ [ie Ga) 5 EB ( ry x3 Fy | 3x జ 4 wr wa y3 
ఛై “3 han Srl ra 79 Wg స rn J he 
sz wl bhp Db Gave అ స 3a hg స్‌ “3 
ని 1 of ౧ my a EB గ సో లు Ye 9 YF fa |; 
క 1 Yala 1 యగ ఫి # a8 bp లే క ve ల 
శ ‘3 3 ౧ 3 || i 9 / శరా గ da 3 
a Are Brg game 
5 (పి సృ తటే ITER Bp HY 
ఫై wa hb 4 230 ఆ PERE స 
క క్‌ HOE DOS Were స. అ Ne 
వ య సాటి కే వ SI ere G2 స్త 
4 fa va ప) Ta BR వ (2 yy బె 3 pa 
gi | Tag) Ba తర గర ష్‌ Ja ts ft oy 2 = 
ys 9 i 4 3 | ¥ x చొ 
లి కం రా (| a చా 93 ఎ? 3 3 9 OO G5; 3 a గ 
hl 2 ర ౪ వ్‌ స i 6 మం yf న 9 
ry SEES IY adie REL ప 
ల JD n [ స్ట హ్‌ నః { ళం కలే జు fa 1 3 i a 2 ot 37) y2 Hs 
| Marre: యవల BE 5H BB. gas 9b hg 2 ep [6 32 
| Ce సస స gin తిల క్ర veg BG ag 
ed by ఇ | న 4 U స్ట్‌ 
a. | 9 నగ. BETTIE 
3 ~— 13 9 «3 క hh we 3 hb 
క & గ గం! Oo / స on |] (2 గ్‌ న్‌ నే 3 ఎ 3 “3 క 6 ఓ ఎ చి 1 
0 య va 2 » HB 9 9 సే లై న y3 5.9 bs (బ్‌ 2 5 a 
2 స్ట్‌ 3 న ఒం పై l2 స య్‌ స గ © : dy jn 3 ప్ర గ్‌ షై. స్‌ . స్తూ 
లల 3 2 x ge A oe Ol ge గ 
J c ల fe ని - క a హ్‌ 3 గ 0 
oe ర ఫి hen గ త్ర ప ql వ 11 fp fa re Wa 41 హై = కా ha 
ప 5 gag Sb Ek చ! dag as 
ద లోట ల wy Tees fw Se ers fa 
క త జ సో ఇ BR booq . hy Ws HI లై 22 
అ © ty Y2 38 ob 3 a a 3 9 గి 2a TE 
| లర చాత ట్‌ న “og OE ab es [3 
Ly fa ఫు 3 fh sw pe ab dtr కు qu ఖ్‌ (3 fa ELE 
క : మం pp పటి abn 8 
న. 
ట్ర 0౧ స్‌ జ 9౨ 
yy 


B యుద్ధ సంచిక 


నాకాకింగు ఒడంబడిక గావించుకొనను. ఈ 
సంధివలన (బిటిషువారికి ఒక్క_కాంటను గాక, 
ఆమి, పూచో, నింగుపో, షాంగై. 'రేవులన్నీ 
ప్రవేశిచుపేగాక కొన్ని వర్తక సౌకర్యముల 
హక్కులనుగూడ పొందిరి ఇంక యూరోపు 
జాళులుగూడ యీ యుద్ద ఫలితం పొందినవి. 
(ఫ్రాంసు-అ మెరికాలుగూడ రాయబారాలు జరిపి 
యిటువంటి హక్కు_లే ఫొందినవి అమెరికా 
సంధిలో (ప్రత్యేక [ప్రాంతీయ హక్కులు వివరం 
గా పేర్కొనబడెను. 


స్య హక్కు_ అటువంటివి, 


రాజకీయ పరి బాషలో ప్రత్యేక (ప్రాంతీయ 
హక్కు_లనగా విదేశ (పభుత్వ (ప్రతినిధులకుండే 
న్యాయ విచారణ సౌకర్యములు. వారు స్థానిక 
సివిలు కోర్టులు, (క్రిమినలు కోర్టులకు పోలీసులకు 
లోబడి యుండరని, వారి కార్యాలయా లున్నంత 
(ప్రాంతంలో స్తానిక ఉద్యోగుల అధికారం చెల్ల 
దని, చీనాలో” యీ సోకర్యాలు సంధి పత్రాలలో 
సరూ నబడిన రేవు లందు నివశిచు విదేశీయు 
లందరికి వర్తింప జేయబడినవి. వారు తమ 
తమ ప్రభుత్వ (ప్రతినిధులు స్టాపించుకొన్న కోర్టులు 
వాటి న్యాయశాస్త్రములవల్ల నీ నేరం చేస్తే విచారిం 
పబడవలెను. అనుసరణయందు యీ పద్దతి చీనా 
వారికి, యూరోపియనులకుగూడ మేలుగనేయుం 
డెను. యూరోపియను న్యాయస్థానాల న్యాయ 
మే దేశీయులకుగూడ చీనా వర్తకులకు (ప్రజలకు 
నచ్చినది. 

చీనా ఉద్యోగులతో సానుకూలం లేక 1856 
లో మరల యుద్ధాలు జరిగి 1858 వ సంవత్స 
రములలో (కొత్త త్ర సంధిషత్రాలు యింకా ఖచి 
తంగా నేర్చడ్డాయి. అటుతరువాత తగవులు 
వర్తక వ్యాపారలవల్ల రేవులవద్దగాక, లోభాగం 
లో "3 వ సవ మిషనరీల చర్యలవల్ల "పెంపొందినవి. 


సి యీతోగా చీనాలోనే భావవిస్షవం "పెరు 
స ఆమెరికాలో అ(బహంలి_కోలను, 
ఇంగ్లాండులో గ్లాడుస్టను (ప్రధానివంటి లోకో త్రర 
పురుషులు (క్రొత్త రాజకీయాదర్శాలను స్థాపించు 
చుండగా ఆ పడమటి గాలి ఇండియా చీనాలకు 
తాకకుండా యుండునా ? ఇండియాలో జాతీయ 
మహానభ (కాంగెసు) కాలంలోనే స్థాపించ 
బడెను... చీనాలో చాంగు చిటింగు అను గొప్ప 
వైస్రాయి ఉద్భవించెను. 1894.95 యు 
ద్ధంలో చీనాను జపాను ఓడించెను. కొంత 


[20-నవంబరు 


కౌలం చీనాలో నానా అరాచకంగానుండెను, దేశీ 
యుల హక్కులను గాని విదేశీయుల హక్కులను 
గాని కాపాడ సమర్గతగల కేంద్ర ప్రభుత్వం 
లేనందున యూరోపు (ప్రభుత్వాలు అమెరికాయు 
తమకుగల ప్రత్యేక హక్కులను వదలుకొన 
యిష్టపడకుం డెను. గత యుద్ధానంతరం వెర్ళ 
లిసు సంధితో జర్మను హక్కులు వదలుకొన 
బడెను. రష్యా ప్రత్యేక హక్కులు రష్యా (ప్రభు 
త్యం తనంత తానే వదలుకొనెను, కాని చీనా 
దేశీయ వ్యవహారములందు సోవియటు ప్రభుత్వం 
చేయి చేసుకొనుచుండుటవలన రష్యా (ప్రజల 
హక్కు లిదివరకు కన్న బాగానే సంరక్షింపబడెను. 


1922 లో బిటను, అమెరికా, జపాను ము 
న్నగు తొమ్మిది ప్రభుత్వాలు వాషింగుటనులో నభ 
చేసీ చీనాలో ప్రత్యేక (ప్రాంతీయ హక్కులను 
వదలుకొనుటకు అంగీకరించినవి. 1926 లో 
ఒక ఉపసంఘం నియమింపబడి, ప్రత్యామ్నా 
యంగా నుండవలసిన యేర్చాటును నిర్ణయింప 
కోరబడెను, * విదేశీయుల ఆస్తి (ప్రాణాలు 
కాపాడగల” దిట్రమయిన చీనా. ప్రభుత్వం 
స్థాపించుపే యా “రాజ్యాల ముఖ్య వాంఛయని 
ప్రకటించబడెను. 


ఇంతలో చీనాలో యుద్ధనాయకులనేకులు 
బయలుదేరి ఒండొరుల పై యుద్ధాలు చేసుకొను 
చుండిరి. “పైగా 1084 లో జపానుతో యుద్ధం 
సాగుచుండెను. అందుచే ప్రభుత్య సంస్కా“రా 
నికి నిరోధం కలిగెను. చీనా అంతటిలో తన 
మాట చెల్లే ప్రభుత్వం ని సాపింప వీలులేకపోయెను. 
కాని చీనా (ప్రజలందరి “హృదయాలను పాలించు 
చున్న నాయకుడు మార్షలు చియంగ్‌ కాయి షేకు 
బయలుదేరెను. అతడు (బిటను-అమెరికాల సహో 
యంతో చీనా అంతటిపై తన పరిపాలనాధి 
కారం బాగా స్థాపిం ంపజేయుచున్నాడు, అంతే 
కాక సహస లకు తన దేశంనుండి తరిమి 
వేయ యత్నించుచున్నాడు. అతనియందు విశ్వా 
సం, స్నేహభావంతోనే (బిటను- అమెరికాలు . 
యిప్పుడు తమ హక్కులను వదలుకొన్నవి, 
అతని పరిపాలన న్యాయంగానుంటుందని, స్టీరం 
గానుంటుందని, విప్ప్తవ యుద్దపలితంగా తయా 
రయిన (కొత్త చీనాలో దేశీయులకు విదేశీయు 
లందరికి న్యాయం సరిసమానంగా నుంటుందని 
ప్రత్యేక హక్కులుండనవసరం లేదనియు వారు 
గుర్తించిరి, 


మెర్ఫమట్రుయం దు 
( టో 
భారతీయ చెనికులు. 


ఈజిప్టులోని హేక్నేవుడు రేవుస్టలమునుం 
శతువులను తరిమివేసిన వెంటనే మేుదట వ 
శించిన భారతీయ _సెనికదళంతోనుండిన ఒక 
విలేఖరి యిట్లు తెలిపెను 


శత్రువులు య విడిచిపోయిన 
చెను. నై నికులు తమకు వలననన్ని తీను 
క్‌ మిగిలినవి స పోయిన వారందరికి గిర 
వాటు ఇసూ పందిరి. 
నుం. 
అచ్చటచ్చట దాగియున్న  శ్యతువులింకను 
చచ్చు నా ద బ్రాం x 5a 
గుండ్లు Csr ని ఎద్దరొడ్డు 
మపవుకిరుగగాన వారికి సా గతమిచ్చినవారు 
14 గురు గూర్కా సు స 


వీలు, యిద్దరు చికిత్సచేయువారు. 

టొ జకులో లో 
వనిచేయుటకు యిరుప్పరు దజషీణా(ఫికనులు శత్రు 
వులవద్ద ఖై చీబుగానుండిన వారగువడిరి. వారి 
వడు స్‌ జర్మను ఉదో పగిని నల్లురు సైనికులను 
ఒక్‌ దీలుగ పట్టుకొనియున్నారు. 


పట్టువడి మెర్పమ్మబటు రెప్పల 


© 


యుద సంచిక శ్‌ 
థె 


es 
న్‌్‌ 


న 
అలసి తిష 


ఇర ను సీపాయిలం, 


fa 
Cf) 


(2 వ 'వేజీ తర వాయి) 
(శ్రయాలు నిర్మించిరి _విష-జర్మసీ సంధి జరిగిన 
నాడు మూడు నాలుగు వందల విమానాలుంజడెను. 

అవన్ని జర్మనులు తీసుకున్నారు. 
జర్మనీకి అనుకూలంగా నుంజేవారినే పెద్ద 
మిలిటరీ సివిలు ఉద్యోగాలలో డార్లాను నియమిం 
చెను. కొని లావెలు ఫఫాంనుతలో పూర్తిగ హి 
ట్లరు బంటుగ మారిపోయినాక డార్లను జర్మనీకి 
(పతికూలుగా మారెను, అమెరికను సేనలు 

3 


( ప్‌ ఖీ అన అడ్‌ a 
ఉ తరా,ఫికాలో దిగినపుడు వారికి సహాయందేని 
రి | క్‌ వ. + - 
హీట్రరు లావెలుగౌర్లప్ర వగసాధించిను. మార్గ 
క ము నా 
వ ఆద ల ష్య hr ఇద్ద ( 
అ మె లును అవన్ని డస్మను చనన స్వతంత్ర 
—_—_— bel న శ్‌ 1 
ఇంచి నాయకుడగు డిగాలుకూడ డార్లన్సు సిర 
aes Ge gis - 
శించసు . అద్వుతుడు రూజుపలుగూతడ డార 
ఫీ టె దు 
3 WT SEs కిద జి వ్‌ ఇయ్య 
నుత $e సనానాయకుడు ఆ ఖకౌల్‌ బెణన 
దగి 
“లి 


ఈ తాత్కాలీక ఏర్పాటువలన (ఫెంచి ఉత్త 
రాఫ్రకా బారినుండి తప్పింది, 
[ఫాంసుకి మిత్ర రాజా లకు వాటి ముప్పు తొల 
గింది, 


ఆక్షరాజ్యాల 


8 యుద్ధ సంచిక 


[20-నవంబరు 


మధ్యె ఆ మధ్య జపాొసియర. 


ఈ మహాసంగ్రామం ప్రపంచమంతటను వి స్త 
రించి సాగుచున్నది. ఏరోజున ఏ దేశంలో, 
ఏ సముద్రంలో ఏ మూల యుద్ధం విజృంభిస్తూ 
ఉంటుందో చెప్పుటకు పీలులేకుండా ఉన్నది. భగ 
వంతుడు సర్వాంతర్యామి అన్నట్లుగా, సంగ్రామ 
'దేవతకూడా సర్వాంతర్యామిగా వనన 
ఒక రోజున రష్యాకు ఉత్తరంగా ఏ ఉత్తరధృవ 
(ప్రాంతంలోనో రష్యాకు "సోయెడి బ్రిటిష్‌ నావల 
మురాకున్నూ జర్మను విమానాలకున్నూ పెద్ద 
యుద్ధం జరుగుతుంది. ఇంకొక రోజున, మధ్య 
ధరాసము[ద్రంలో మాల్చాకు పోయెడి బ్రిటిష్‌ 
నావల మురాకున్నూ జర్మను విమానాలకున్నూ 
యుద్ధం జరుగుతుంది. లేదా ఇటాలియను నౌకా 
దళానికిన్ని బ్రిటిష్‌ యుద్ధ నావలకున్నూ యుద్ధం 
జరుగుతుంది. లేదా, ఈజిష్టకు యుద్ధ సామ(గు 
లను, శత్రు సేనలను షెట్రోలును చేశ్చేటటువంటి 
శతు నావల మురాలకున్నూ మిత్ర విమానాల 
కున్నూ యుద్ధం జరుగుతూ ఉంటుంది. మరొక 
రోజున ఆస్ట్రేలియాకు తూర్పుగా (ప్రక్కనున్న 
సాలమను దీవులవద్ద అమెరికను నావలకున్నూ 
జపాను నావలకున్నూ యుద్ధం జరుగుతూ ఉం 
టుంది. లేదా, ఉత్తరధృవ ప్రాంతంలో అలూషి 
యను దీవులవద్ద జపాను నావలకు అమెరికను 
విమానాలకు 'యుద్ధం జరుగుతూ ఉంటుంది. 
లేదా పసిఫిక్కు మహాసముద్ర మధ్యంలోనే ఏ 
మిడ్వే దీవులవద్దనో (ఏ మధ్యేమార్షదీవులవద్దనో) 
అమెరికా ఖండానికి ఆసియా ఖండానికి మధ్య 
నున్న నట్టనడిసము ద్రంలో నౌకాయుద్ధం అమెరి 
కను నావలకు జపాను నావలకు జరుగుతూ ఉం 
టుంది. ఈ విధంగా ఉత్తర ధృవం మొదలుకొని 
దక్షిణ ధృవంవరకు ఒక్కటే మహా సంగ్రామ 
రంగంగా ఏర్పడి ఉన్నది. 


గడచిన అయిరోపా సంగ్రామంలోకూడా 
యింత విస్తారంగా యుద్ధరంగం వి స్తరించలేదు. 
వెనుకటి మహాసంగ్రామమునకున్నూ, ప్రస్తుత 
మహాసం[గ్రామమునకున్నూ ఒక్క విషయంలో 
పెద్ద వ్యత్యాసం ఉన్నది. వెనుకటి మహాసం 
[గ్రామంలో జపానుదేశం యుద్ధరంగంలోకి దిగ 
లేదు. తటస్థంగా ఉంది. మీదు మిక్కిలి బ్రిటిష్‌ 
వారికి, అమేరికావారికి వీలై నంతవరకు సుముఖం 
గానే ఉంది. ఆప్పటి సం(గ్రామకాలంలో జపాను 
'దేశం తటస్థంగా ఉండుటవల్ల జపానుదేశం చాలా 


లాభం పొందింది. జర్మనీ సరకులు ఇతర 
యూరోపియను రాజ్యాల సరకులు రవాణాలు 
కాకుండా ఆగిపోయిన ఆ దినాలలో జపానుదేశం 
తన సరకులనే ఎక్కువగా రవాణాచేసి వ్యాపార 
లాభం చాలా అపారంగా పొందినది. ఈ వ్యాపా 
రావకాళంవల్ల సంపాదించిన [ద్రవ్యంతో తన 
ఫ్యాక్టరీలను పెంచి వృద్దిచేనుకొన్నది. కాని, 
యీ పర్యాయం (ప్రారంభమైన మహాసంగ్రామం 
లోనికి తానుకూడా దిగి తానుకూడా రాజ్యాలు 
సంపాదించవలెనని జపాను సంకల్పించుకొన్నది. 
అపార పారావారమైన సముద్ర వ్యాపారం సంపా 
దిస్తే చాలదనే దురాశచేత, సముద్రాలనే జయిం 
చాలని నిశ్చయించుకొన్నది. ఈ కారణంచేత, 
ట్రిటిష్‌వారిమీదను అమెరికావారిమీదను జపాను 
దేశం యుద్ధం ప్రకటించి కయ్యమునకు కొలు 
దువ్వింది. “అందువల్ల శాంత మహాసముద్రంలో 
కూడా (పసిఫిక్కు మహాసము ద్రంలోకూడా) యా 
పర్యాయం యుద్ధం చెలరేగింది, 

అయితే, యూ శాంతమహాసము ద్రానికి ఒక 
వైపున అమెరికా ఉన్నది, రెండవ వైపున 
ఆసియా బండంలోని జపాను ఉన్నది. కాబట్టి 
యీ రెండింటికీ శాంత మహాసముద్రంలో సంగా 
మం (ప్రారంభమైంది. అమెరికావంటి (బ్రహాండ 
మైన రాజ్యంతో యుద్ధం చేయుటకు జపానువంటి 
చిన్న రాజ్యం సమకట్టినది, జపానువాళ్లు సంక 
ల్పించినది చాలా సాహసకార్యం. ఆమాటనిజమే. 


జపాను నౌకా విమానబలం 


కాని జపానుదేశం ఇంత గర్వంతో అంత 
పెద్ద రాజ్యముమీద ఎట్లా క_త్తికట్టినది ? తనకు 
గల ఆయుధబలం, అమెరికాతో యుద్ధం చేయు 
టకు తగినంత ఉన్నదా లేదా అనేవిషయం ముం 
దుగా జపాను లెక్కచూచుకొన్నదా ? అమెరి 
కాతో "సమాన ఉజ్జీగా సమరం సాగించుటక్రై 
జపానుకుగల ఆయుధబలం ఏమిటి ? ఏవిధమైన 
బలము సమృద్ధిగా ఉన్నదనే అహంకారంతో 
జపానువాళ్లు, అమెరికాతో యుద్ధం (ప్రారంభిం 
చారు ? ఏ పరిస్థితులు తమకు అసుకూలించగల 
వనే ధైర్యంతో జపానువాళ్ల అమెరికాతో సమరం 
సాగించారు? ఈ విషయాలు బాగా విమర్శించి 
చూడాలి. జపాను దేశానికి చాలా యుద్ధనావలు 
ఉన్నాయి. అమెరికా రాజ్యముకంటె జపాను 
వాళ్లే ఒకరకమైన యుద్ధనావలను ఇటీవల ఎక్కు 


1942) 


యుద్ధ సంచిక 


వః 


వగా సిద్ధపరచుకొని ఉన్నారు. విమానములను 
మోసికోనిపోగల యుద్ధనావలను, అనగా విమాన 
వాహక నావలను జపొనువాశ్తే ఎక్కువగా సిద్ధ 

పరచుకొని ఉన్నారని తెలిసింది, పెద్ద రకట్స్‌ 
యుద్ధనావలు అనగా 25 వేల టన్నుల యుద్ధ 
నావలున్నూ 80 వేల టన్నుల యుద్ధనావలున్నూ 
జపానుకు ఉన్నాయి. కాని, ఆ పెద్ద యుద్ధనావ 
లను జపానుదేశపు కోస్తారేవులలోనే షరి సు 
దేశాన్ని (స్వదేశాన్ని ర రక్షించుటకు విధిగా ఉంచ 
వలసి ఉన్నది. వీలై. నంతవరకు విమానవాహక 
నావలనే జపానువాన్ల ర సాగించే నొకా యుద్ధముల 
లోనికి పంపిస్తున్నారు. 'పెద్దరకపు యుద్ధనావ 
లను పంపిస్తే అవి నష్టమైతే చాలా ప్రమాదకర 
మనే భయంచేత పంపించడంలేదు. ఒక్క పెద్ద 
రకం యుద్ధనావ నష్టమెనట్లయితే, తిరిగి ఇంకొ 


లేదు. ఆసియా ఖండంలోని రాజ్యాలను మాత్రమే 
జపాను మింగదలంచుకున్నది. ఆసియాబండ 
రాజ్యాలను జపాను మింగి వేయకుండా జపానును 
ఆటంకపరచవలెననే పట్టుదల అమెరికాకు ఉన్న 
యెడల, అమెరికావాశ్లే. అమెరికానుండి తమ 
నావలతో బయలుదేరి రమారమి నాలుగువేల 
మెళ్లదూరం శాంత మహాసము ద్రానికి అడ్డంగా 
(పయాణంచేసి రావాలి, అమెరికాకు అనేకీవేల 
మైళ్ల దూరంలో ఉన్న ఏ ఆస్ట్రేలియాకో వచ్చి 
అక్కడ జపానువాళ్లతో అమెరికావాళ్ల యుద్ధం 
చేయవలసిన అవస్త ఏర్పడుతుంది. "కాని, “ఈ 
ప్రాంతంలో యుద్ధం జరిగితే. జపానుకు చాలా 
అందుబాటులో ఉంటుంది. అమెరికాకు చాలా 


దూరాభారంగా ఉంటుంది. ఇక్కడ యుద్ధం 
చేస్తే జపానుకు ఇది సమీప ప్రాంతం, 


విష బాణాలు. 


వదంతులున్నాయి జాగ్రత్త ! 
అవి 

మీ మనస్సును మభ్యపరచి 
మీ బుద్ది చెడగొట్టి 


య 
మీచే తెలివితక్కువ పనులు చేయించుటకు 


శత్రువు పంపే విష బాణాలు. 


వు వదంతులు నమ్మకండి- ణం 
జపానువారి ఎదుర్కొనుటశ్రై దేశీయ యర్ధరంగం తయారు చేయుడు. 


కటి అటువంటిది నిర్మించవలెనం కే తాతలు దిగి 
రావాలి, ఏడెనిమిది సంవత్సరాలు ఏకదీక్షగా 
పనిచేస్తేనేగాని 'పెద్దరకం యుద్ధనావను నిర్మించు 
టకు సాధ్యంకాదు. అందువల్ల "పెద్దరకం యుద్ద 
నావలను సముద్ర యుద్ధరంగంలో నకి పంపించే 
వలసిన అగత్యం లేకుండా, జపానువాళ్లు తమకు 
గల విమానవాహకనావలనే పంపించి అమెరికను 
నొకాదశముతో యుద్ధం చేయవచ్చునని లెక్క 
చూచుకొన్నారు. తమకుగల యుద్గనౌకాదళం 
థి 

అమెరికాతో సమానహోదాగా యుద్ధం చేయుటకు 
చాలా సమర్థమైనదనే గర్వం జపానుకు కలిగింది. 

అందువ్‌ల్లనే, ఆ గర్వాతి రేకమువల్లనే, అమెరి 
కాతో యుద్ధం చేస్తానని జపాను సవాలు*చేసింది. 
జపానుకు షింకో "గర్వంకూడా ఉంది. అమెరికా 
మీద జపానుదేశం యుద్దం ప్రకటించినప్పటికీ, 
అమెరికా ఖండంమీదకు జపానువాళ్ల దండెత్తి 
పోవలసిన పనిలేదు. అమెరికా” రాజ్యాన్ని 
జయించి ఆక్రమించవలెననే సంకల్పం జపానుకు 


[ 


అమెరికాకు చాలా వ్యయ (ప్రయాసతోకూడిన 


పని, ఆస్ట్రేలియాకు సమీపంగా ఉన్న డచ్చి 
యీస్టు ముండు దీవులను జపానువాళ్లు ముం 
దుగౌ ఆక్రమించుకొని అక్క_డ మకాము ఏర్ప 
రచుకొన్నారు. సింగపూరు రేవు వాళ్ల చేతుల 
లోనే ఉంచుకొన్నారు. ఆ స్ట్రేలియాకు' కొంచెం 
దగ్గరగా తూర్పువైపున ఉన్న సాలమను దీవు 
లనుకూడా ఆక్రమించుకొన్న ట్లయికే ఆస్రేలి 
యాకు నలువై పులను జపానువాళ్లు స్థావర 
మేర్పరచుకొనవచ్చుననే ఆశతో సాలమను దీవు 
లను ఆ(కమించుకొనవలెననే (పబల (ప్రయత్నం 
సాగించారు, ఆస్ట్రేలియాకు అమెరికానుంచి 
సహాయం రాకుండా నిరోధించవతెనం టే, ఆస్ట్రే 
లియాకు దగ్గరగా (త్రోవలో ఉన్న సాలమను 
దీవులను ఆక్రమించుకొనక తప్పదు. అందు 
వల్ల సాలమను దీవులవద్ద జపానుకు అమెరికొకు 
"నోకా యుద్ధం జరుగవలసియున్నది. సొల 
మను దీవులవద్ద జపానువాళ్లకు స్టానబలిమి 


10 యుద్ల 


ఉన్నది అమెరికా యుద్ధ నావలకు అది సమీస 
(ప్రాంతం కాకపోవుటవ్‌ల్ల స్థానబలిమిలేదు. 
ఇటువంటి పరిస్థితిలో దూరప్రాంతీంనుండి బయ 
లుదేరివచ్చెడి అమెరికను _నౌకాదళమును, 
తమకు అందుబాటుగా ఉన్న సము[ద్రప్రాంతంలో 
సులభంగా ఓడించగలమనే అహంకారం జపా 
నుకు ఇటీవల మరింత ఎక్కువగాకలిగింది 
జపాను గర్భభ గం 

విమాన వాహకనావలు ఎక్కువగా తనకు 
ఉన్నవనే గర్వంతో జపాను బయలుదేరింది. 
మిడ్వే దీవులవద్ద అమెరికా నొకాదళంతో మొదట 
ఒక నౌకా యుద్ధం చేసింది. ఆ విమాన వాహ 
కనావలమీద జపాను విమానాలు వచ్చాయి. 
ఆ విమానాలు అమెరికను నావలమీద బాంబు 
లను టార్పెడోలను (ప్రయోగించి అట్టహాసంగా 
యుద్ధంచేసి 
కొన్నింటిని ముంచినవి, కాని, జపానువాళ్ల 
విమాన వాహకనావలు కొన్ని మిడ్వే దీవుల 
యుద్ధంలోను, అటుతర్వాత కోరలు సముద్ర 
యుద్ధంలోను, సముద్రస్నానంచేసి మునిగిపోయి 
ష్య. అటుతర్వాత సొలమను దీవులవద్ద 
మొదటి పర్యాయంగా అమెరికను నావలతో 
యుద్ధం చేసినప్పుడుకూడా జపానువారి విమాన 
వాహకనావలు బాగా దెబ్బలు తిన్నాయి. సము 
ద్రం ఎంతలోతు ఉన్నదో దిగి బాగా 
తెలిసికొన్నాయి. రెండవసారి తిరిగీ సాలమను 
దీవులవద్ద గడచిన వారంలో అమెరికను యుద్ధ 
నావలతో జపాను నావలు నాకా యుద్ధం చేయ్‌ 
వలసివచ్చింది. ఈ నవంబరు 18, క. 15 
తేదీలలో నౌకా యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 
అ జపానువారి విమాన వాహకనావలు లేచ్చ. 

* వారికి ఉన్నటువంటి విమాన వాహకనావలన్నీ 
యీవరకే సముద్ర గర్భంలో అంతర్జానమై ఉం 
డాలి. లేదా, ఏవైనా ఒకటి రెండు మిగిలి 
ఉంసే వాటినికూడా పోగొట్టుకొనడం బుద్ధి 
తక్కువ పనియని (గ్రహించి జపానువారు తీసి 
కొని వచ్చియుండలేదు ” అని అమెరికను 
నౌకా దళాధిపతియైన అడి రలు నిమిజుగారు 
మొన్న సీ రహస్యం విప్పిచెప్పారు. కనుక, 
జపానువాళ్ల కు విమాన వాహకనావలు ఎక్కు_వగా 
ఉన్నవనే గర్వం యీ రెండవ సాలమను 
యుద్ధంలో సాంతంగా శాంతించింది. 


జపాను నషం 
ఈ రండవ సాలమను నౌకా యుద్ధంలో 
29 జపాను నావలు.బాగా దెబ్బలుతిని, రంధ్రాలు 


సంచిక 


సంగ మం 


అమెరికను యుద్ధ నావలను, 


[20-నవంబరు 


పడి, కడుపునిండా నీళ్లుతాగి, అమెరికావారి ఫుణ్య 
మువల్ల సాలమను సాగర సంగరంలో సాగర 
చేసినాయి. మునిగిపోయిన యీ 
28 జపాను నావలలో 11 యుద్ధ నావలు కలవు. 
ఈ 11 యుద్ద నావలలో ఒక్‌ పెద్దరకం యుద్ద 
(అ (౨) 
నావయున్నూ, 8 పెద్ద క్రూయిజరులున్నూ కలవు. 
' చిన్న యుద్ద వ బాగా ధ్వంసమైనాయి. 
జపాను సైనికులను రవాణా చేయునట్టి 12 రవా 
ణా నావలు నాశనమైనాయి. గత శనివారం 
నాడు 8 రవాణా నావలు ముంచబడినప్పుడు ఆ 
8 రవాణా నావలలోను ఉన్నటువంటి 24 వేల 
జపాను సైనికులు ఆ నావలతో సహా సముద్ర 
గర్భంలోకి శీఘ్రంగా ప్రవేశించి రూపులేకుండా 
పోయినారు. జపానుకు కలిగిన రిజ్యదాహం 
ఇంతా అంతాకాదు. రాజ్యదాహంతో తపించి 
పోతోంది. ఈ రాజ్య దాహతాపం ఉపళమిం 
చుటకోసం * పానీయం సమర్పయామి *” అన్న 
ట్లుగా అమెరికా నావలువచ్చి అప్పుడప్పుడు సమృ 
ద్ధిగా జపాను నావలచేత నీళ్ల తాగిస్తునే వున్నాయి, 
జపాను యుద్ధ నావలకు ఉప్పునీళ్ల తాగితేనేగాని 
దాహంతీరదు. ఇది సాధారణ పానీయంకొదు. 
కేవలం జపానువాళ్ల కొరకై ప్రత్యేకంగా అమెరికా 
నుంచి వచ్చిన అమరులు నిర్ణయించిన జపానీయం 
ఇది. జపానీయం అంటే సాధారణ జన జల 
పానీయంకాదు. ఇదిసము[ద్ర జలపానీయం. 
అప్పుడప్పుడు ఏదో ఒక మాసంలో అమె 
రికావారు జపాను నావలకు “ మధ్యేమర్యే 
జపానీయం సమర్పయామి ” అని చెప్పి జపాను 
యుద్ధ నావలచేత సము|ద్రజలం తాగిస్తున్నారు. 
జపానీయం సమర్పిస్తూవున్నారు. (1) మిడ్వే 
దీవులవద్దను, (2) కోరలు సము[ద్రములోను, (3) 
సాలమను దీవులవద్దను ఇదివరకు మూడు 
సార్లు జపాను నావలను ముంచివేసారు. ఆ 
జపాను నావలకు యీ సాగర సంగరంలో 
సాగర సంగమం జరుగుతూనే ఉన్నది. కిందటి 
వారం తిరిగి రెండోసారి సాలమను దీవులవద్దనే 
“జపాసీయం సమర్పయామి” అన్నారు. మూడో 
సారి మళ్లీ సాలమను' దీవులవద్ద కే జపాను 
నావలు రావచ్చునని అమెరికా నౌకా శాఖాధికారి 
కర్నలు నాక్సుగారు అన్నారు. మూడోసారి 
వస్తే మళ్లీ రాజ్యదాహ “ తాపోప శమ 
నార్ధ 0” జపానీయం సమర్పించి జపాను నౌకా 
దళానికి అంత్య క్రియలు పూర్తిచేసి శాంతి మహో 
సముద్రంలో ఓం శాంతి శాంతి శాంతిః అం 
టారు. _లోకానికికూడా శాంతి ఏర్పడుతుంది. 


1942] 


విదేశాలందు కి,50,000 
భారతీయ సన, 


తనంత తాను చేరిన (ప్రపంచంలో కెల్ల పెద్ద సేన, 
® 

1938 తో 1,11,000 ఉండిన భారతీయ సేన 
నేడు 15,00,000 వరకు పెరిగింది. ప్రపం 
చంలో కెల్ల పెద్ద ఐచ్చిక సేన యిదియే, అని 
మేజరు రాజకుమాకు రాజే ద్ర సింగుగారు న్యూ 
యారు. నగరంలో తెలిపిరి. భారతీయ సేనకు 
పరికరాలు యిచ్చినచో యితర సేనలు దేనితో 
వైన, ముఖ్యంగా జపానువారితో సరిసమానంగా 
తులతూగ గలదని అతడ నెను. 

మేజరు రాజేంద్ర సింగుగారు, రెండవ బెం 
గాలు లాంనరుల దళమునందు సభ్యులు ; అది 
వరకు ఉత్తరాఫ్రికాలో యుద్ధం చేసినందుకు 
విరుదులొనంగబడిరి. 


అదివరకు ఇండియాలో సెన్యంలో చేరుటకు 
కొన్ని జాతులవారికి ఆక్షేపణనుండెను. ఇపుడు 
ఆక్షేపణ తొలగిపోయింది ; నెలకు 70,000 
మంది కొత్తవారు సైన్యంలో చేరుచున్నారు. 
మొత్తం 8,50,000 భారతీయులు తమ చదేశరక్ష 
ణక విదేశాలందు పోరాడుచున్నారని అతను 
చెప్పెను, 

తన సరిహద్దులు అటు ఏడెను, సూయజుల 
నరకు యిటు సుడాను మలయాలవరకు విస్తరించు 
నని 1939 లోనే ఇండియా గుర్తించి త్వరగ 
అక్కడికి "సేనలను పంసెనని మేజరు రాజేంద్ర 
సింగుగారు చెసే ప్పరు. రోమెలు సేనలను 
యిపుడు తరుముచున్న 4 వ భారతీయ డివిజను 
గూర్చి వారు తెలిపిరి, 

భారతీయుల యుద్ధ _పరికారల ఉత్పత్తి, 
ఫిరంగులు, జోన్ల, కంబన్ల తయారు చేయట 
గూడ బాగా పెరిగింది. ఇండియాలో విమాన 
భాగాలు జతకూర్చి విమానాలను తయారుచేయు 
యంత్రాలు మంచినిగలవు, అచట యిపుడు 
అమెరికా విమానాలు జత గూర్చ్బబడుచున్న వని 
వారు తెలిపిరి, 


యుద్ధ సంచిక ll 


అనాలా. 


బ్ర్‌టను యుద్ధ 
రంగాలన్ని ౦టి కేంద్ర రః 


® 

రష్యాలో 2,000 మైళ్ల పొడవు యుద్ధరంగ 
ము, దూర ప్రాచ్యానికి ( ప్రపంచమంతా చుట్టిపోవు 
నౌకా మార్గాలు, ఈజిస్టలో యుద్ధరంగాలన్నింటి 
యందుగూడ (బ్రిటిషు సైనికులును బిటనులో 
తయారగుచున్న యుద్ధ సరికరాలును ఉపయోగిం 
చబడుచున్నండున యద్ధరంగాలన్నింటికి ఇంగ్లాం 
డే 'కేంద్రమని మ అద నః 

సంయు క్ర రాజ్యాల సేనాధిపతులకు లెక్కలే 
నన్ని బాంబరు విమానాలు, యుద్ధనౌకలు కావాలి, 
అన్నింటినీ ఇంగ్లాండే తయారు చేయలేకున్నా 
ఇంగ్లాందులోని సరి శ్రమల కృషి గర్వింపదగినది 
గానుంది. నొరా నిర్మాణమునందేగాక యితర 
యుద్ధ వ ఉత్ప త్రియందుగూడ ఇం 
గ్లాండులో ఉత్పత్తి తి యితర దేశాలన్నింటిలోకన్న 
కార్మిక జనసంఖ్యతో పోల్చిచూచిన అధికంగా 
గలదు. బ్రిటిషు విమాన నిర్మాణాల ఫ్యాక్టరీలు 
ఆగస్టులో ర్‌ టన్నుల విమానాలు తయారు చస్తే 

"సెష్టంబరులో 6 టన్నులు కట్టినవి. బ్రిటిషు 

యుద్ధ పరిశ్రమలలో తయారయ్యే సరకులో 
నూటీకి 80 నంతు విదేశాలకు a 

న హిట్లరు యుద్ధంలో గెలవాలంచే కోట 
వంటి బిటివ దీవి ఆక్రమించాల్సి వుండును, ఆ 
దీవిలోనే ప్రపంచమంతటి మారు మూలలలో 
ముగ్గురు శ షా ఎదిరించుటకు కావలసిన 
ఆయుధ పరికరాల కేంద్ర నిర్మాణశాలలున్నాయి. 
2,000 మైళ దూరం ప్రమాదకరమగు సము 
ధాలు దాటి నావికులు, _వెమానికులు, సరకు 
రష్యాకు గొంపోవుచున్నారు. (ప్రపంచ చుట్టు 
కొలతకు 8 రెట్లధికంగానున్న నౌకా మార్గాలను 
కాపలా కాస్తున్నారు. రెండు మూడు వేల 
వర్తక నౌకలు ఎపుడూ (ప్రయాణం చేస్తూవుంటే 
వాటిని కాపాడుచున్నారు. విమాన నౌకాదళ 
శక్తిని వృద్ధిచేసుకోడంలోనే విజయం యిమిడి 
యున్నది. ", అని (బ్రిటిషు మంత్రి హెరృర్టు 
మారిజనుగారు తెలిపిరి. 


యసెనికులకు ఎకుకవ జీతాలు, 


న కేరిన | పతి సిపాయి కి రెం'జేండ్ల (క్రీందటికన్న 
యిపుడు చాల ఎక్కువ డబ్బుముట్టుచున్త చి అనేక 
రకాల ఆలవెన్సులు యిస్తున్నందున కొందరు సిపాయిలకు 


12 యుద్ధ సంచిక 


[20-నవంబరు 1942 


వారి కుటుంచాలకు ఎంళజీతం తమరు వస్తున్నదో తెలియధు. 
వివరాలు యీాదిగువ తెలుపబడినవి = 
బేశికు జీతం 


ల! 

భారితియ సిపాయికి నాన'కాంబతెంటు 'సభ్నునికి బేసికు 
జీతం 1042 వ 'సం॥ సెష్టబరు 1వ శతేదినుండి "నెలకు 
రూ 2 లు ఎక్కువ చేయబడింది. అనగా సిపాయికి 
రూ 185 ల్యు యితరులకు రూ 17 లు, 
'సమర్లత జీతం 


నేనానాయికుడు (సి జ) యిష్టం చొప్పున యిది యివ్వ 
బడును పక విడాది 'సర్విను అయినాక రూ తి.రి-౧ లు 
"నెలకు యివ్వవచ్చునని యిదివరకుండగా, యిపుడు 6 'నైలల 
సర్విసు అయినాక రూ'1 యివ్వవచ్చున ఫి వీడాదయి 
నాక రూ లి-8-0 లు యివ్వవచ్చున సి నిర్ణయిం చేరు, 
మంచి 'నేవగు జీతం 

ఇద్‌న్నీ సిఐ యిష్ట్రముంకే యివ్వవచ్చును నానుకమి 
వండు అ$ీసరులకు మంచి (శద్ధ 'సమర్గత చూపినవారికి 
2, 4, 6 ఏండ్ల సర్విసుల వాంకి రూ 2, శ్ర, 6 లు నెలకు 
ఎక్కువ యివ్వవచ్చునని యుండెను. ఇపుడు 1, 2, తి 
వీండ్ల సర్వినుకాగా నే యా "వేత నాభివృద్ధి (పారంభించవచ్చు, 
విదేశాల ఆల వెను 

విదేశాలకు పంపబడీన భారతీయ “"సెబికులకు నెలకు 


రూ ౩ లు, 1940 వ సం॥ డిశంబరులో ఎక్కువ 
చేగేరు. ఇపుడున్న శేట్లు -- 

“నెలకు రూ, “నెలకు రూ 
సుబేదారు మేజరు 22 నాయక్‌ 11 
నుచేదారు 82 లాంసు నాయక్‌ 7 
జమేదారు 14 సిపాయి 7 
హవల్ణారు 11 
బత్తాం 


భారతీయ 'సెసికులు యుద్ధరంగ _పొఠంలో పనిచేయు 
చున్నపుడు యిది యివ్వబడును ఇది కూడ 1940 చ 
'సం॥ డీశంబరులో రూ 2 లు ఉంచబడింది ఇప్పటి శేట్టు :--- 


నైలకు రూ "నెలకు రూం 
సుబేదారు మేజిరు 18 నాయక్‌ 8 
ఛుబేచారు 18 లాంసు నాయక్‌ ర్‌ 
జమేచారు 11 సిపాయి ర్‌ 
హవిల్లారు 8 


భోజనం ఆలవెన్సు, 
“వస్తు రూపంగా యిచ్చే భత్యాలకు తోడుగ యిది 
యివ,బడును. అదివరకు ఆ 10లు ఉన్న యా భత్యం 
19041 వ 'సం॥ డిశంబరులో రూ శి లు వరకు పెరిగింది 
10482 వ 'సం॥ సెళ్టంబరులోే యింకో రూపాయ సెం 
చారు, అపుడు నెలకు రూ 8 లు యిస్తారు, 
చివరకిచ్చే జీతం. 

సిపాయి సర్విసు చేసిన కాలమంతకు "నెలకింళ చోప్పున 
లెక్క. చూసి వెడలిప్రోవునపుడో చైసాయి కమిషను 
ఉద్యోగ (పమోవగయిగనపుడో మొత్తంగా యిస్తారు. 
ఇది బలవంతేసు ఊర్ణితం సిపాయిపసి మానేసినాక యిబ్బంది 
"లేకుండా జీవితం గడువుకోడానికి పెట్టుబడిగా ఉపయోగం 
చున్సి ఉగేశించబడింది ఇది 1942? వ సం॥ వి పీలులో 
ఠా 1నుండి రూలిలు వరకు పెంచబడింది. నాను 


కాంబటెంట్నుకి గూడ నైలకోరూపాయి యిచ్చుటకు 
ఆపుడు నిశ్చయించబ డెను, 
సవోయు సిధి. 


యుచ్లాన ౦తరం భారకీయ సిపాయిలకు వారి కుటుం 
చాలకు లాభించు స్కీముల కాగే (శతి ఒక సిపాయికి 
రూజ౭ిలు చొప్పున జతచేసి ధిధి ఏర్చరుచబటెను 


జపానుదారు సింగపూరును స్వాధీనం చేసు 
కొన్న వెంటనే ఆ నగరమునకు జపానీ పేరు 
పెట్టినారు. జపానువారు మన పట్టణములను, 
పవిత్ర స్థలములను వళశపరచుకొనడం తటస్థించి 
నట్లయిన వీటికిగూడ ఇదే విధంగా జరుగుతుంది. 
మత సాంప్రదాయమువల్లను చారి త్రాత్మకంగాను 
పేరుగాంచిన పట్టణములన్నియు పాడుచేయుపే 
గాక జపానీ పేర్లను పెట్టి వాటినే వాడాలని శాసి 
స్తారు. భారతీయుల అభిప్రాయములను లెక్క 
చేయరు. 


ఈ దేశమునకు చెందిన మన మందరము 
ఎట్టి పోరాటము లేకుండ అట్టి అనాదరణకు 
ఒప్పుకుంటామా ౪ కూడదు, సమిష్టి (పతి 
ఘటనచేసి ఈ రాక్షసులను ఎధుర్కొందము, 


జపానువారి నదుర్కొనుటక్రై 
దేశీయ యుద్ధ రంగమును 
తయారు చేయుడు. 


PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS AND PUBLISHED BY THE DIRECTOR 
OF WAB PUBLICITY, “ VICTORY HOUSE ”’, MOUNT ROAD, MADRAH: 


